వినాయక ప్రతం 

ఏ పూజ అయినా, వ్రతమైనా, చివరకు ఏ శుభకార్యం ప్రారంభించా 
OP) ముందుగా వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయం. అటువంటి 
వినాయకుడి జన్మదినంను “వినాయక చవితి లేదా “గణేశ చతుర్ధి' పర్వదినంగా 
జరుపుకుంటారు. ఈరోజున వినాయకుడి (ప్రతిమను ఇంటిలో ప్రతిష్టించి 
స్వామివారికి పూజచేసి గరికతోపాటు, 21 పత్రాల్లో పూజించి, వ్రతకథ 
చెప్పుకుని, ఉండ్రాళ్ళు, కుడుములు తదితరములైన పిండివంటకాలు నైవేద్యంగా 
సమర్పించుకుని ఇంటిల్లిపాదీ ఘనంగా పండుగ జరుపుకుంటాం. 


హిందూ సాంప్రదాయం (ప్రకారం వినాయకుడు సకల దేవతా గణానికి 
అధిపతి (గణనాయకుడు), అన్ని పూజలకు ప్రప్రథమంగా పూజింపవలసిన 
వాడు. అందుకే ప్రతి శుభకార్యానికి, పూజకు మొదటిగా మనం గణపతిపూజ 
తోనే ప్రారంభిస్తాం. అది పిల్లవాడి బారసాల, విద్యాభ్యాసం నుండి, వివాహం, 
శంకుస్థాపన, గృహప్రవేశం, వ్యాపార ప్రారంభోత్సవాలు, నూతన వాహనం 
కొనుగోలు ఇలా ఒక సందర్భం ఏమిటి మానవ జీవితంలో ప్రతి ప్రధానమైన 
శుభకార్యానికి మొదటిగా గణపతిని పూజించటం అనాదిగా వస్తున్న సాంప్రదా 
యం. ఇలా మన ప్రతి పని విజయానికీ, చదువుకు, జ్ఞానానికీ AGN దేవుడు 
మన వినాయకుడు. అందుకే మనం మొదలుపెట్టే ప్రతి ముఖ్యమైన పని 
ఎటువంటి విఘ్నాలు కలగకుండా విజయవంతంగా జరగాలని వినాయకుని 
ప్రార్తిస్తూ ఉంటాం. 

ముందుగా వినాయకుడిని సంతోషపెడితే ఆటంకాలు రాకుండా సకల 
కార్యాలు పొంది, ఐశ్వర్యాలు సిద్ధించి కష్టాలు దూరమవుతాయని (ప్రజల 
విశ్వాసం. భాద్రపద శుద్ధ చవితినాడు వినాయకుడు జన్మించినది. అన్ని విఘ్నా 
లపై ఆధిపత్యం జరిగినట్లుగా పురాణాలబట్టి పందితులు తెలుపుతున్నందున 
మనదేశంతోపాటు ఇతర దేశాలలోని వారు కూడా ప్రతి సంవత్సరము భాద్రపద 
శుద్ధ చవితినాడు, బంగారం, వెండి మట్టితో తయారుచేసిన ప్రతిమలకు కుటుంబ 
సభ్యులు అందరూ పూజించటం వల్ల మంచి ఫలితాలు అందుతాయని పురాణ 
కథలు తెలుపుచున్నాయి. 

మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని పూజించడం వలన కరువు కాటకాలు 
రాకుండా పంటలు సమృద్ధిగా పండుతాయని ప్రతీతి. వ్యవసాయ అభివృద్ధి 
కలుగుతుంది. బంగారు గణపతి ప్రతిమ ఐశ్వర్యాభివృద్ధిని, వెండి (ప్రతిమ 
ఆయురారోగ్యాన్నీ, రాగి (ప్రతిమ సంకల్ప సిద్ధిని, శిలా ప్రతిమ APE, జ్ఞానాలను 
అనుగ్రహిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. 


శ్రీ గణేశాయ నమః 
ప్రతి సంవత్సరమూ, వినాయక వ్రతము చేయు సందర్భమున, 
శ్యమంతకోపాఖ్యానమును విపులముగా చదువుకొను కనుకూలముగా 
వ్రాసి యిమ్మని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని కోరి, 
భక్తులందరి ప్రయోజనము కొరకీ చిన్ని పొత్తము అందింపబడుచున్నది. 


శ్రీ గురువాణి 
సభ్య మందలి 


గణేశపబ్బరత్నమ్‌ 
ముదాకరాత్తమోదకం సదా విముక్తిసాధకం 
కళాధరావతంసకం విలాసిలోకరక్షకమ్‌ I 
అనాయకైకనాయకం వినాశితేభదైత్యకం 
నతాశుభాశునాశకం నమామి తం వినాయకమ్‌ 1 


నతేతరాతి భీకరం నవోదితార్మభాస్వరం 
నమత్సురారినిర్ణరం నతాధికాపదుద్ధరం I 
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం 
మహేశ్వరం తమాశయే పరాత్పరం OHSS ॥ 


సమస్తలోక శంకరం నిరస్తదైత్యకుంజరం 
దరేతరోదరం వరం వరేభవక్రమక్షరమ్‌ 1 
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్మరం 
మనస్మరం నమస్కతాం నమస్కరోమి భాస్వరమ్‌ ॥ 
అకిబ్బునార్తిమార్జ్దనం చిరంతనోక్తి భాజనం 
పురారి పూర్వనన్థనం సురారిగర్వ చర్వణమ్‌ 1 
ప్రపంచ నాశభీషణం ధనజ్ఞాయాది భూషణం 
కపోలదానవారణం భజే పురాణవారణమ్‌ ॥ 
నితన్తకాస్తిదన్తకాన్తి మన్తకాన్తికాత్మజం 
అచింన్యరూపమన్త హీన మన్తరాయకృన్తనమ్‌ । 
హృదన్తరే నిరన్తరం వసన్తమేవ యోగినాం 
తమేకదన్తమేవ తం విచినయామి సన్తతమ్‌ ॥ 


మహాగణేశపజ్బరత్నమాదరేణ యోంన్వహం 
ప్రజల్పతి ప్రభాతకే హృదిస్మరన్గణేశ్వరమ్‌ 1 
అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం 
సమాహితాయురష్టభూతిమభ్యు పైతిః సోంచిరాత్‌ ॥ 


శ్రీమహాగణాధిపతయే నమః 
శ్రీ వరసిద్ధివినాయక వ్రత కల్ప ప్రారంభః 
స్నానముచేసి భస్మము ధరించి అనుష్టానము దీర్చుకొని పూజా ద్రవ్య 
ములు సిద్ధపరచుకొని దీపము వెలిగించి చేతులు జోడించి వినాయకుని 
ప్రార్థించవలెను. 
స్మ లకే సకల కల్యాణ 
Au _ అగజానన పద్మార్కం బాత వంకాయల 
గజానన మహర్నిశం 
అనేకదం తం భక్తానామ్‌ 
ఏకదంత ముపాస్మహే ॥ [Sg సర్వ కార్యేషు 
అయం ముహూర్ల నృుమహూలే న S&P మమజ్ఞలమ్‌ 


స్వితిభవంతో మహంతోను గృహ్హంతు| షం TOBY భగవాన్‌ 
స |మంగళాయతనం శివః॥ 


పార్వతీ పరమేశ్వర ప్రార్థన 
లాభస్తే షాం జయస్తే షాం 


Su యళ్శివోనామ రూపాభ్యాం కుతస్తేషాం జత. 


యాదేవీ సర్వమంగళా యేషా మిందు నిభాకారో 
తయోస్సంస్మరణాత్సుంసాం. |హృదయనస్థో మహేశ్వరః॥ 
పజ ® 

సర్వతో జయ మంగళం ॥ 


పురుషస్త మజం నిత్యం 
(Sexe శరణం శివం II 


ఆపదామపహరాారం 
శుక్లాంబరధరం విష్ణుం  |ధాతారం సర్వ సంపదాం 
శశివర్ణం చతుర్భుజం లోకాభిరామం శ్రీరామం 
ప్రసన్నవదనం ధ్యాయే భూయోభూయో నమామ్యహం॥ 
త్సర్వవిఘ్నోపశాంతయే Il 
సర్వమంగళ మాంగళ్యే 
శివే సర్వార్థ సాధకే 
శివే సర్వార్థ సాధకే 
శరణ్యే త్ర్యంబకేదేవి 
నారాయణి నమోస్తుతే ॥ 


తదేవ లగ్నం సుదినంతదేవ 
తారాబలం చంద్రబలం తదేవ 
విద్యాబలం దైవబలం తదేవ 
గౌరీపతే తేంఘ్రియుగంస్మరామి॥ 


దేవతాది నమస్కారః 


ఉమా, మహేశ్వరాభ్యాం నమః। తద్వామభాగస్థిత లక్ష్మీనారాయణా 
భ్యాం నమః। తద్దక్షిణ భాగస్థిత వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః। తత్పురోభాగ 
స్థితశచీపురందరాభ్యాం నమః అరున్ధతీ వసిష్టాభ్యాం నమః సర్వేభ్యో మహా 


ఉనేభ్యో నమః॥ 


ఓం కేశవాయస్వాహా, ఓం నారాయణాయస్వాహా, ఓం మాధవాయ 
స్వాహా, గోవిందాయనమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, 
(త్రివిక్రమాయ నమః, వామనాయనమః, శ్రీధరాయనమః, హృషీకేశాయ 
నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః 
వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, 
పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, 
అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయేనమః, 
శ్రీకృష్ణాయ నమః 


may 
Su ఉత్తిష్టంతు భూతపిశాచాః ఓం పృధివ్యాః మేరోః వృష్టబుషిః 

యేతే భూమి భారకాః కూర్మోదేవతా సుతలం ఛంద 

ఏతేషా మవిరోధేన ఆసనే వినియోగః 

(బ్రహ్మకర్మ సమారభే ॥ ఓం అనంతాసనాయనమః 


ఓం భూః, ఓం భువః, ఓగ్‌ం సువః, ఓం మహతః, ఓం తపః ఓగ్‌ం 
సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి 1 ధియో యోనః 
ప్రచోదయాత్‌ 1 ఓమాపోజ్యోతీరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం I 


మమ, ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రి పరమెశ్వర ౩ ద్ధిశ్య శ్రీ పరమేశ్వర 
ప్రీత్యర్థం శివ శివ 5 శంభోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః, ద్వితీయ 
SoS శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వన్తరే అష్టావింశ మహాయుగే కలియుగే, 
ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖందే, మేరోర్ధక్షిణ దిగ్భాగే 
త్రీశైలస్యీశాన్య ప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యదేశే స్వగృహే సమస్త దేవతా 
మాహేశ్వర సన్నిధౌ అస్మిన్వర్తమాన వ్యావహారిక చంద్రమానేనే... 
సంవత్సరే... ఆయనేవర్షబుతౌ భాద్రపదమాసే శుక్షపక్షే చతుర్భ్యాం...వాసరే 
శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శు 
భతిధౌ అస్మాకం సకుటుంబానాం క్షేమ Ro విజయాయురారో గ్యైశ్వర్యాఖి 
వృద్ధ్యర్థం ధర్మార్థ కామోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం, పుత్రపౌత్రాభి 
వృద్ధర్థం, ఇష్టకామ్యార్థ సిద్ద So సమస్త దురితోప శాంత్యర్థం, సమస్త 
మంగళా వాప ప్యర్థ రం, వర వ సే ప్రయుక్త వరసి ట్టి వినాయక దేవతా ముద్దిశ్య, 
వరసి ద్ధి వినాయక్‌ దేవతా ప్రీత్యర్థం, కల్పోక్త ప్రకారేణ, వరసిద్ధి వినాయకస్య, 
యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిప్వే ॥ 


కలశపూజ బుగ్వేదోధ యజుర్వేద 
ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం స్సామవేదో హ్యధర్వవణః॥। 
గణాధిప పూజాంకరిప్యే 1 తదంగ అంగైశ్చ సహీతాస్సర్వే 
కలశారాధనం కరిష్యే 1 కలశంచ కలశాంబు సమాగ్రితాః॥ 
భస్మనాగంధ పుష్పాక్షతై రభ్యర్చ్య ॥ గంగేచ యమునే కృష్ణే 


య. 

శ్లో॥ కలశస్య ముఖేవిష్ణుః నర్మదే సింధు కావేరి 
కంఠే రుద్ర స్సమాశ్రితః జలేస్మిం త్సన్నిధింకురు ॥ 
మూలేత్రత స్థితో బ్రహ్మో ఆయాంతు దేవపూజార్ణం దురిత 
మధ్యేమాతృగణాస్మ jeu క్షయ కారకాః కలశోదకేన పూజా 
కుక్షౌతుసాగరా స్సర్వే ద్రవ్యాణి దేవమాత్మానంచ సం ప్రోక్ష్య 
సప్తద్వీపా వసుంధరా 


పూజా ప్రారంభము 


Su స్వామిన్‌, సర్వజగన్నాధ 
యావత్పూజావసానగాః 
తావత్త్వం ప్రీతి భావేన 
బింబేస్మిన్‌ సన్నిధింకురు 

1. ధ్యానం 

Su ఏకదంతం శూర్చకర్ణం 
గజవక్రం చతుర్భుజం 
పాశాంకుశధరం దేవం 


ధ్యాయేల్సిద్ధి వినాయకం॥। 
వరసిద్ధివినాయకం ధ్యాయామి. 


2. ఆవాహనం 
Su ఆత్రాగచ్చ జగద్వంద్య 
సురరాజార్చి తేశ్వర 
అనాధ నాధ! సర్వజ్ఞ 
గౌరీగర్భ సముద్భవ I 


Su 


వరసిద్గివినాయకమావాహయామి 
ధి Su 


3. స్వాగతాది దర్శనం 

Su స్వాగతంతే దదామీశ 
తప్తకాంచన సన్నిభ 
చతుర్భుజ ! మహాకాయ 
సర్వాభరణ భూషితః॥ 
వరసిద్ధివినాయకాయ ! 
స్వాగతాదీర్భమర్పయామి 

4. ఆసనం 

శ్లో విచిత్ర రత్న ఖచితం 
దివ్యాభరణ సంయుతం 
స్వర్ణ సింహాసనం దేవ 
గృహాణ సురపూజిత ॥ 


వరసిద్ధి వినాయకాయ, 
స్వర్ణసింహాసనం సమర్పయామి 
5. పాద్యం 
సర్వతీర్థ సముద్భూతం 
పాద్యం గంగాది సంయుతం 
విఘ్నరాజ ! గృహాణేదం 
భగవన్నక్త వత్సల 
వరసిద్ధి వినాయకాయ పాద్యం 
సమర్పయామి. 
6. అఆర్థ్హ్యం 
అర్థ్యంచ ఫల సంయుక్తం 
గంధ పుష్పాక్షతై ర్యుతం 
గణాధ్యక్ష నమస్తేస్తు 
గృహాణ కరుణానిధే ॥ 
వరసిద్ధి వినాయకాయ, అర్థ్యం 
సమర్పయామి. 
7. ఆచమనీయకం 
వినాయక నమస్తుభ్యం 
త్రిదశేరభి వందిత ! 
గంగోదకేన శుద్ధేన 
శీఘ్ర మాచమనం కురు ॥ 
వరసిద్ధి వినాయకాయ, ఆచమ 
నీయం సమర్పయామి 
8. మధుపర్శం 
దధ్యాజ్యమధు సంయుక్తం 
మథుపర్మం మయాహృతం 
గృహాణ సర్వలోకేశ 
గణనాధ నమోస్తుతే! 
వరసిద్ధి వినాయకాయ 
మధుపర్మం సమర్పయామి 


9. స్నానం 12. విభూతి? 
(1) పంచామృతస్నానం బీ అపష్టెశ్వర్య ప్రదంభస్మ 


& 

Hi పయోదధి ఘృతోపేతం పవిత్రం లోకపావనం 
శర్మరా మధు సంయుతం దధామి ఏల ee 
పంపర నా వం త నం... జ 
గృహ్యతాం గణనాయక ees 

వరసిద్ధి వినాయకాయ, పంచామృత | 

స్నానం సమర్పయామి. 13. గంథం 
(2) శుద్దోదక స్నానం Bu కస్తూరీ చందనోపేతం 

Zu గంగాది సర్వతీర్ధేభ్య కేసరేణ సమన్వితం 
శ్చాహృతై SHS $B: విలేపనం WH ES 
స్నానం కురుష్య భగవన్‌ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం u 


ఉమాపుత్ర ! నమోస్తుతే ॥ వరసిద్ధి వినాయకాయ, శ్రీ గంధం 
వరసిద్ధి వినాయకాయ, శుద్దోదక |సమర్పయామి. 


స్నానం సమర్పయామి. 14. అకతలు 
10. వస్త్రం Su రకాక్షతాంశ్చ దేవేశ 


శ్లో DIAS యుగ్మం దేవ 
దివ్యకాంచన సన్నిభం 
శుభప్రద గృహాణత్వం 
లంబోదర! హరాత్మజ I 

వరసిద్ది వినాయకాయ, వస్త్రయుగ్మం 


గృహాణ ద్విరదానన 

లలాట ఫలకే చంద్ర 

తస్యో పర్యవధార్యతాం॥ 
వరసిద్ది వినాయకాయ, అక్షతాన్‌ 


సమర్పయామి. సమర్పయామి, 
11. యజ్లోపవీతం >) eae 

Hu రాజితం బ్రహ్మ సూత్రంచ [Tn నానావిధాని దివ్యాని 
శుక్షాంబరధర ప్రియ నానారత్నో జ్వలానిచ 
గృహాణ దేవ సర్వజ్ఞ ! భూషణాని గృహాణేశ 
భక్తాభీష్ట ప్రదాయక ॥ పార్వతీ ప్రియ నందన॥। 

వరసిద్ది వినాయకాయ, వరసిద్ధి వినాయకాయ ఆభరణాని 


యజ్ఞోపవీతం సమర్పయామి. |సమర్పయామి. 


16. సింధూరం 
Su ఉద్యద్భాస్మర సంకాశం 
సంధ్యా వదరుణంప్రభో 
వీరాలంకరణం దివ్యం 
సింధూరం ప్రతిగృహ్యతాం॥ 
వరసిద్ధి వినాయకాయ, సింధూర 
భూషణం సమర్పయామి. 
17. మాల్యం 
Su మాల్వాదీని సుగంధాని 
మాలత్యా దీనివై ప్రభో 
మయాహృతాని పుష్పాణి 
ప్రతిగృహ్హీష్వ శాంకర! ॥ 
వరసిద్ధి వినాయకాయ, 
పుష్పమాల్యాని సమర్పయామి. 
18. పుష్పాణి 
Su కరవీరై రాతికుసుమై 
Hoss ర్వకులైశ్ళుభైః 
SEIS JSG 
అర్చయే ద్గణనాయకం ॥ 


గణేశాయనమః పాదౌ పూజయామి 
ఏకదంతాయ నమః గులొపూజయామి 
శూర్చకర్ణాయనమః జానునిపూజయామి 
విఘ్నరాజాయనమః ae పూజయామి 
ఆఖువాహనాయనమః ఊరూపూజయామి 
హేరమ్బాయనమః కటిం పూజయామి 
లంబోదరాయ నమః ఉదరంపూజయామి 
గణనాధాయనమః నాభిం పూజయామి 
గణేశాయనమః హృదయంపూజయామి 


స్థూలకణ్ణాయన మఃకణ్ధం పూజయామి 
స్మన్లాగ్రజాయనమః స్మందౌ పూజయామి 
పాశహస్తాయనమః హస్తౌ పూజయామి 
గజవక్రాయనమః వక్రం పూజయామి 
విఘ్న హన్రే నమః నేత్రే పూజయామి 
శూర్చకర్ణాయనమః కర్ణా పూజయామి 
ఫాలచంద్రాయనమః లలాటంపూజయామి 
విభ్నురాజాయ నమః సర్వాణ్యంగాని 
పూజయామి 


ఏకవింశతి పత్రపూజ 


సుముఖాయ నమః మాచీపత్రం 
సమర్పయామి (మాచిపత్రి) 
గణాధిపాయ నమః బృహతీపత్రం 

సమర్పయామి(బలురక్కసిలేకములగ) 


ఉమాపుత్రాయనమః బిల్వపత్రం 
సమర్పయామి (మారేడు) 
గజాననాయనమః దూర్వాయుగ్మం 
సమర్పయామి (గరిక) 
హరసూనవే నమః దుత్తూరపత్రం 
సమర్పయామి (ఉమ్మెత్త) 
లంబోదరాయ నమః బదరీపత్రం 
సమర్పయామి (రేగు) 


గుహాగ్రజాయనమః అపామార్గపత్రం 
సమర్పయామి (ఉత్తరేణి) 


గజకర్ణాయనమః దేవకాంచనపత్రం 
సమర్పయామి (కోవిదారము) 


ఏకదంతాయ నమః చూతపత్రం 


సమర్పయామి 
వికటాయనమః కరవీరపత్రం 
సమర్పయామి 
భిన్నదంతాయనమః విష్ణుక్రాంతపత్రం 
సమర్పయామి 
వటవే నమః దాడిమీపత్రం 
సమర్పయామి 
సర్వేశ్వరాయనమః దేవదారుపత్రం 
సమర్పయామి 
ఫాలచంద్రాయనమఃమరువకపత్రం 
సమర్పయామి 


హేరమ్బాయనమః సిన్గువారష[త్రం 
సమర్పయామి 


శూర్చకర్ణాయనమః జాతీపత్రం 
సమర్పయామి 

సురాగ్రజాయనమః డధాతకీపత్రం 
సమర్పయామి (ఆంపత్రి) 
ఇభవక్రాయనమః శమీపత్రం 
సమర్పయామి (జమ్మిపత్రి) 
వినాయకాయనమః జంబూపత్రం 
సమర్పయామి (నేరేడు) 
సురసేవితాయనమః కపిత్జప[త్రం 
సమర్పయామి (వెలగ) 
కపిలాయనమః అర్మపత్రం 
సమర్పయామి (జిల్లేడాకు) 


వరసిద్ధి వినాయకాయ ఏకవింశతి 
పత్రాణి సమర్పయామి 


అష్టోత్తర శతనామావళిః 


(మామిడి) కిం గజాననాయ నమః 


ఓం గణాక్షాయ నమః 


(గన్నేరు) ఓం విఘ్న రాజాయ నమః 


ఓం వినాయకాయ నమః 


(విష్ణుకాంతము)| ఓం ద్వైమాతురాయ నమః 


ఓం ద్విముఖాయ నమః 


(దానిమ్మాకు) ఓం ప్రముఖాయ నమః 


ఓం సుముఖాయ నమః 


(దేవదారు)| ఓం కృతినే నమః 


ఓం సుప్రదీపాయ నమః 


(మరువం)| ఓం సుఖనిధయే నమః 


ఓం సురాధ్యక్షాయ నమః 


(వావిలాకు)| ఓం సురారిఘ్నాయ నమః 


ఓం మహాగణాధిపతయే నమః 


(జాజిఆకు) ఓం మాన్యాయ నమః 


ఓం మహాకాలాయ నమః 
ఓం మహాబలాయ నమః 
ఓం హేరమ్బాయ నమః 
ఓం లమృజఠరాయ నమః 
ఓం ప్రస్వగీవాయ నమః 
ఓం మహోదరాయ నమః 
ఓం మదోత్క్మటాయ నమః 
ఓం మహావీరాయ నమః 
ఓం మన్రిణే నమః 

ఓం మన్గకస్వరాయ నమః 
ఓం ప్రమదాయ నమః 
ఓం ప్రథమాయ నమః 
ఓం ప్రాజ్ఞాయ నమః 


ఓం విఘ్నకర్రే నమః 

ఓం విఘ్న హన్రే నమః 

ఓం విశ్వనేత్రే నమః 

ఓం విరాట్బతయే నమః 

ఓం శ్రీపతయే నమః 

ఓం వాక్సతయే నమః 

ఓం శృంగారిణే నమః 

ఓం ఆ(్రితవత్సలాయ నమః 
ఓం శివప్రియాయ నమః 
ఓం శీఘ్రకారిణే నమః 

ఓం శాశ్వతాయ నమః 

ఓం బలాయ నమః 

ఓం బలోల్టితాయ నమః 

ఓం భవాత్మజాయ నమః 
ఓం పురాణపురుషాయ నమః 
ఓం re నమః 

ఓం పుష్కరోల్టిప్తవారిణే నమః 
ఓం అగ్రగణ్యాయ నమః 
ఓం అగ్రపూజ్యాయ నమః 
ఓం అ(గగామినే నమః 

ఓం DSHS నమః 

ఓం చామీకరప్రభాయ నమః 
ఓం సర్వస్మై నమః 

ఓం సర్వోపాస్యాయ నమః 
ఓం సర్వకర్రే నమః 

ఓం సర్వనేత్రే నమః 

ఓం సర్వసిద్ధి ప్రదాయ నమః 
ఓం సర్వసిద్ధయే నమః 

ఓం పజ్బుహస్తాయ నమః 


ఓం పార్వతీనన్గనాయ నమః 
ఓం (ప్రభవే నమః 

ఓం కుమారగురువే నమః 
ఓం అక్షోభ్యాయ నమః 

ఓం కుజ్జారాసురభజ్ఞునాయ నమః 
ఓం ప్రమోదాయ నమః 

ఓం మోదకప్రియాయ నమః 
ఓం SQLS నమః 

ఓం థృమతే నమః 

ఓం కామినే నమః 

ఓం కపిత్ఞవన ప్రియాయ నమః 
ఓం బ్రహ్మచారిణే నమః 

ఓం బ్రహ్మరూపిణే నమః 

ఓం బ్రహ్మవిద్యాదిదానభువే నమః 
ఓం జిష్ణవే నమః 

ఓం విష్ణుప్రియాయ నమః 
ఓం భక్తజీవితాయ నమః 

ఓం జితమన్మధాయ నమః 
ఓం ఐశ్వర్యకారణాయ నమః 
ఓం జ్యాయసే నమః 

ఓం యక్షకిన్నరసేవితాయ నమః 
ఓం గంగాసుతాయ నమః 
ఓం గణాధీశాయ నమః 

ఓం గమ్బీరనినదాయ నమః 
ఓం వటవే నమః 

ఓం అభీష్టవరదాయ నమః 
ఓం జ్యోతిషే నమః 

ఓం భక్త నిధయే నమః 

ఓం భావగమ్యాయ నమః 
ఓం మజ్జళప్రదాయ నమః 
ఓం అవ్యక్తాయ నమః 


ఓం అపాకృతపరాక్రమాయ నమః 
ఓం సత్యధర్మిణే నమః 

ఓం సఖ్యే నమః 

ఓం సరసామ్బునిధయే నమః 
ఓం మహేశాయ నమః 

ఓం దివ్యాంగాయ నమః 

ఓం మణికిజ్మిణీమేఖలాయ నమః 
ఓం సమస్త దేవతామూర్తయే నమః 
ఓం సహిష్టవే నమః 

ఓం సతోత్థితాయ నమః 

ఓం విఘాతకారణే నమః 

ఓం విశ్వగ్ద శే నమః 

ఓం విశ్వరక్షాకృతే నమః 

ఓం కల్యాణగురవే నమః 

ఓం ఉన్మత్తవేషాయ నమః 

ఓం అపారపరాక్రమాయ నమః 
ఓం సమస్తజగదాధారాయ నమః 
ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః 
ఓం అక్రాన్తచిదచిత్రభవే నమః 
ఓం విఘ్నేశ్వరాయ నమః 
వరసిద్ది వినాయకాయ, అష్టోత్తర శత 
వ సమర్పయామి. 
(అక్షతలుతీసికొని కథ చదువుకొనవలెను) 


శ్లో త్రిదళం త్రిగుణాకారం 
త్రినేత్రంచ త్రియాయుధం 
త్రిజన్మ పాప సంహారం 
ఏకబిల్వం శివార్పణం ॥ 
వరసిద్ధి వినాయకాయ, బిల్వపత్రం 
సమర్పయామి. 


ధూపం 
దశాంగం గుగ్గులో పేతం 
సుగంధం సుమనోహరం 
గృహాణ సర్వదేవేశ 
ఉమాపుత్ర ! నమోస్తుతే ॥ 
వరసిద్ది వినాయకాయ, ధూపమా 
ఘ్రాపయామి 


Su 


దీపం 
Su సర్వజ్ఞ ! సర్వలోకేశ 
గ Ey 
(BSS: తిమిరాపహ 
గృహాణ మంగళం దీపం 
రుద్రప్రియ నమోస్తుతే ॥ 
వరసిద్ధివినాయకాయ దీపందర్భయామి 


బీజపూరాము పనస 

ఖర్జూర కదళీఫలం 

నారికేళ ఫలం దివ్యం 
గృహ్యతాం జగతః పతే॥ 
ఏకవింశతి సంఖ్యాకా 
న్మోదకాన్‌, ఘృతాపాచితాన్‌ 
అన్యాని భక్ష్య భోజ్యాని 
చోష్య లేహ్యాది కానిచ I 
మయాదత్తాని సంగృహ్య 
నైవేద్యం విఘ్న నాయకా 
ఈప్పితం మేవరం దేహి 
పవిత్రంచ పరాంగతిం ॥ 
వరసిద్దివినాయకాయ, భక్ష్య భోజ్య 
లేహ్య' చోష్యాది, మహా నైవేద్యం 
సమర్పయామి 


Su 


Su మహాస్వాద్య మిదం దివ్యం గణాధిపాయ నమః 


పానీయం తే నిశేదితం 
మయాభక్తా శివాపుత్ర 
గృహాణ గణనాయక ॥ 


దూర్వాయుగ్మం పూజయామి 
ఉమాపుత్రాయ నమః 
దూర్వాయుగ్మం పూజయామి 


వరసిద్ధి వినాయకాయ, మధ్యేమధ్యేజ్బృవ్రాహానాయ నమః 


ఉదకం సమర్పయామి, ఉత్తరా 


పోశనం సమర్పయామి. 


కరోద్వర్తనం 
మలయాచల సంభూతం 
పుష్మరేణ సుమిశ్రితం 
కరోద్వర్తనం తీరం 

థి 

గృహ్యతాం గణనాయక॥। 
వరసిద్ధి వినాయకాయ, హస్త (EP 
wd ముదకం సమర్పయామి. 


Su పూగీఫల సమాయుక్తం 
నాగవల్లీ దకైర్యుతం 
ముక్తాచూర్ణ్ల సమాయుక్తం 


శ 


దూర్వాయుగ్మం పూజయామి 
ఈశపుత్రాయ నమః 
దూర్వాయుగ్మం పూజయామి 
వినాయకాయ నమః 
దూర్వాయుగ్మం పూజయామి 
సర్వసిద్ధి ప్రదాయ నమః 
దూర్వాయుగ్మం పూజయామి 
ఏకదంతాయ నమః 
దూర్వాయుగ్మం పూజయామి 
ఇభవక్రాయ నమః 
దూర్వాయుగ్మం పూజయామి 
మూషిక వాహనాయనమః 
దూర్వాయుగ్మం పూజయామి 


తాంబూలం ప్రతిగృహ్యతాం॥॥|క్ఞ హార గురవే నమః 


వరసిద్ది వినాయకాయ, తాంబూలం 


సమర్పయామి. 


Su చంద్రాదిత్వౌ గణేశాన 
విద్యుదగ్ని స్త దైవచ 
త్వమేవ సర్వతేజాంసి 
BOS? ప్రతిగృహ్యతాం ॥ 

వరసిద్ధివినాయకాయ కర్పూర 

నీరాజనం దర్శయామి. 


దూర్వాయుగ్మం పూజయామి 


శ్లో; వినాయకకేశ పుత్రస్వం 

గణరాజ సురోత్తమ 

దేహిమే సకలాన్ఫోగాన్‌ 

త్వాం వందే సంతతం ధ్రువం॥ 
వరసిద్ధి వినాయకాయ, సువర్ణ మంత్ర 
పుష్పం సమర్పయామి 


Su 


వరసిద్ధి వినాయకాయ, ప్రదక్షిణం 


విఘ్నేశ్వర | విశాలాక్ష ! 
సర్వాభీష్ట ఫలప్రద 
ప్రదక్షిణం కరోమిత్వాం 
సర్వాన్మామాన్‌ ప్రయచ్చమే 
యానికానిచ పాపాని 
జన్మాంతర కృతానిచ 

తాని తాని ప్రణశ్యంతి 
ప్రదక్షిణ పదే పదే ॥ 


సమర్పయామి. 


Su 


నమస్కారః 


వరం ప్రధానం పురుషంతధాన్యే 
విశ్వోద్గతేః కారణమీశ్వరంవా! 
తస్మై నమో విఘ్నవినాయకాయ 


వినాయక నమస్తుభ్యం 
సతతం మోదక ప్రియం 
నిర్విఘ్నం కురుమే దేవ 
సర్వకార్యాణి సర్వదా ॥ 
నమస్తే విఘ్న సంహర్రే 
నమో భక్తేప్పితప్రద 
నమస్తే దేవదేవాయ 
నమస్తే గణనాయక ॥ 


వరసిద్ది వినాయకాయ, నమస్మారా 
స్సృమర్పాయామి. 


యస్యస్మృత్యాచ నామోక్త్యా 
తపః పూజా క్రియాదిషు 
న్యూనం సంపూర్ణాతాంయాతి 
సద్యోవందే గణాధిపం 
మంత్రహీనం క్రియాహీనం 
భక్తిహీనం గణాధిప 
యత్పూజితం మయాదేవ 
పరిపూర్ణం తదస్తుతే I 


అనయా ధ్యానావాహనాది పూజయా, 


భగవాస్సర్వాత్మకః గణాధిపతిస్సు పీత 


స్సుప్రసన్నో వరదో భవతు॥ మమ 


ఇష్టకామ్యార్థ సిద్దిరస్వితి భవంతో 
బృవంతు, మమ ఇష్ట కామ్యార్థ 
యం(బ్రహ్మ వేదాత్తవిదోవదన్తి | ఫలసిద్ధిరస్తు ॥ 


(బ్రాహ్మణునికి వాయనదానం) 


Si 


దశానాం మోదకానాంచ 
ఫలదక్షిణయా యుతం 
విప్రాయ తవతుష్ట్రర్థం 
వాయనం ప్రదదామ్యహం ॥ 


ప్రతిగ్రహ మంత్రః 


(బ్రాహ్మణులు చెప్పును) 


గణేశః ప్రతిగృహ్హాతు 
గణేశోవై దదాతిచ 
గణేశ PSS ద్వాభ్యాం 
గణేశాయ నమో నమః॥ 


మ 


యజ్ఞేన యజ్ఞమయజంత దేవస్తాని | శ్లో! వినాయకస్య ప్రతిమాం 


ధర్మాణి ప్రధమాన్యాసన్‌, తేహనాకం వస్త్రయుగ్మ సమన్వితాం 
మహిమానస్సచంతే, యత్ర పూర్వే తుభ్యం దాస్యామి Doles 
సాధ్యాస్సంతిదేవాః॥ యధోక్త ఫలదోభవః॥। 


విఘ్నేశ్వరుని మంగళ హారతి 


శ్రీశంభు తనయునకు సిద్ధి గణనాధునకు 
వాసిగల దేవతా వందితునకు। 
నాసరసవిద్యలకు నాధిగురువై SG | 
భూసురోత్తమ లోక పూజితునకు॥ 
జయమంగళం నిత్యశుభమంగళం wl 
పార్వతీ పుత్రునకు భవ్య చారిత్రు నకు! 
నిర్వాణపద్మ దళనేత్రునకును 1 
గీర్వాణ స్తోత్రునకుం AS సంపాత్రు నకుం 
బర్వమున దేవగణపతికినిపుడు een Qi 
అంబికా తనయునకు నలగొప్ప వేల్పునకు 
లంబోదరాధీశ లక్షణునకు । 
కుంభినీ విద్యలకు గురువైన స్వామికిని। 
బరమబుద్దిచ్చు గణపతికి నిపుడు nescoou di 


నేరేడు మారేడు నెలవంక మామిడి 

దూర్వార చంగల్వ ఉత్తరేణు I 

వేరు వేరుగ దెచ్చి వేద్మడతో I 

బూజింతుం బర్వమున దేవ గణపతికి నిపుడు ॥జయ॥॥ 4॥ 
ఏక దంతంబును నెల్ల గజవదనంబు 

రాకన తుండంబు రమణ గలిగి । 


జోకైక మూషకము సురభి నెక్కాడుచును 1 

మాకు బుద్ధిచ్చు గణపతికి నిపుడు ॥1జయ॥ Si 
వెండి పళ్ళెములోన వెలలేని ముత్యాలు 

పొందుగా నీలాలు బోసికలియ 1 

మెండైన హారములు మెడనిండ ధరియించి 

దండిగా నీకిత్తు ధవళారతి।। జయ ॥ 6॥ 


సుచిరమున భాద్రపద, శుద్ధ చవితియందుం!। 

బొసగ సజ్జనులచే బూజగొనుచు | 

శశింజూడ రాదనుదుంజేపట్టి నొక వ్రతము। 

పసవెలయు దేవగణపతికి నిపుడు 11జయ॥। Ti 
పానకం వడపప్పు పనసమామిడిపండ్లు! 

దానిమ్మఖర్జూర ద్రాక్షపండ్లు, తేనె యరటిపంద్లు తెప్పలుగం 
దెప్పించి పర్వ మున వెలయు గణపతికి నిపుడు ॥Iజయ॥॥8॥ 
ఎలుకవాహనమెక్కి యెంత వేడుకతోను 1 

మరచి మరువక నున్న మానసమున। 

తెలుపుదంతముం (hod వలి బొజ్జ 

కదలకను బలుకులోనే పల్కు పరమేశుకు జయ॥॥9॥ 


మంగళం మంగళం మార్తాండ 

తేజునకు మంగళం సర్వజ్ఞమండితునకు। 

మంగళం తైలోక్య మార్గసంచారునకు 

మంగళందేవ గణపతికినిపుడు 11జ1110 


శ్యమంతకోపాఖ్యానము 


యదువంశమునందు సత్రాజిత్తు, ప్రసేనుడు అను సోదరులుండిరి. 
వారు నిఘ్నుని కుమారులు. సత్రాజిత్తునకు సూర్యభగవానుడు మిత్రుడు. 
ఒకనాడు సత్రాజిత్తు సూర్యభగవానుని స్తుతించెను. తదేక మనస్కుడై సత్రా 
జిత్తు చేసిన స్తుతికి ప్రసన్నుదై సూర్యభగవానుడు అతనికి ప్రత్యక్షమయ్యెను. 
అంతట సత్రాజిత్తు సూర్యునకు ప్రణామములుచేసి స్తుతించెను. ప్రసన్ను 
దైన సూర్యుడు వరమును కోరుకొనమనెను. అంతట సత్రాజిత్తు సూర్యుని 
నుండి “శమంతకమణిని కోరెను. అది విని సూర్యభగవానుడు శ్యమంతక 
మణిని తన కంఠమునుండి తీసి సత్రాజిత్తునకు ఇచ్చెను. ఆ సమయమున 
సూర్యుడు సత్రాజిత్తుతో ఇట్లు పలికెను. ఆ దివ్యమణిని పవిత్రుడై ధరించి 
నచో, ప్రతి దినమూ మణి ఎనిమిది బారువుల బంగారము అనుగ్రహించును. 
ఆ మణియున్న దేశమున అనావృష్టి, ఈతిబాధలు, Shy, acd, 
విషక్రిములచే ఉపద్రవములు, దుర్భిక్షము మొదలగునవి వుండవు. కాని, 
అశుచియై ధరించినచో నది ధరించినవానిని చంపును. ఈ విషయములను 
తెలిసికొని, సత్రాజిత్తు సూర్యునినుండి మణిని గ్రహించి, ధరించి, 
పురవీధులలో నడచి వచ్చుచుండగా చూచిన పౌరులు, దాని కాంతికి భ్రమసి, 
సూర్యభగవానుడే కృష్ణదర్భనమునకై వచ్చుచున్నాడని భావించి, ఆ విషయము 
శ్రీకృష్ణునకు నివేదించిరి. శ్రీకృష్ణుడు అట్టి రత్నము ప్రభువు వద్ద ఉన్నచో 
దేశాభివృద్ధికి, ప్రజాక్షేమమునకు ఉపయోగపడునని ఆ మణిని ప్రభువైన 
ఉగ్రశేనునికి ఇప్పింప సంకల్పించెను. 


అది తెలిసిన సత్రాజిత్తు ఆ దివ్యమణిని తన తమ్ముడైన ప్రసేనున 
కిచ్చెను. ప్రసేనుడు ఆ మణని ధరించి వేటకై అరణ్యమునకు వెళ్ళెను. కొంత 
సమయమునకు శరీరశోదన కారణముగ ప్రసేనుడు అశౌచమును పొందెను. 
ఆ కారణముచే ప్రసేనుడు సింహము చేతిలో మరణించెను. ఆ సింహమును 
జాంబవంతుడను భల్లూకము సంహరించి ఆ మణిని తీసుకొని పోయి 
దానిని గుహలో ఊయలలో నున్న తన కుమారునకు ఆటవస్తువుగా ఇచ్చెను. 
ఆ పిల్లవాని పేరు సుకుమారుడు. 


ప్రసేనుడు అరణ్యములోనికి వేటకై వెళ్ళినపుడు శ్రీకృష్ణుడు కూడా 
వెంట వెళ్లెను. ఆనాడు భాద్రపద శుక్లపక్ష చవితి ప్రదోష వేళలో ప్రసేనుడు 
సంహరింపబడెను. వానికై వెదకుచూ శ్రీకృష్ణుడు తలెత్తి చూడగా ఆకాశ 
మున శుక్లపక్ష చవితినాటి చంద్రబింబము కనబడెను. చీకట్లు బాగుగా 
ముసురుకున్న కారణముచే శ్రీకృష్ణుడు తన మందిరమునకు తిరిగివచ్చెను. 
దానికి పూర్వము, దేశ ప్రయోజనముకొరకై, ఆ మణిని శ్రీకృష్ణుడు కోరిన 
కారణముచేత, అతడే ప్రసేనుని చంపి మణి అపహరించెనని సత్రాజిత్తు, 
పౌరులు భావించిరి. అంతట ఆ అపవాదును బాపుకొనుటకై, శ్రీకృష్ణుడు 
మరునాడు, అడవిలో శోధింపగా, ఎముకలు, చిరిగిన బట్టలు, తెగిపడిన 
ఆభరణములు కనబడెను. దానిచే ప్రసేనుని గుర్రమును ఏదో క్యరమృగము 
చంపి ఉండునని శ్రీకృష్ణుడు భావించెను. అచ్చట గుర్రపు పాదముద్రలు 
ఆగిపోయి, ఒక సింహపు పాదముద్రలు కనబడెను. శ్యమంతకమణి 
మాత్రము దొరకలేదు. కాని కృష్ణుని వెంటవచ్చిన సత్రాజిత్తు సన్నిహితులు, 
కృష్ణుడే ముందటిరోజు ప్రసేనుని సంహరించి, శ్యమంతకమణిని 
అపహరించెననియు, రాత్రివేళ సింహము ప్రసేనుని, అతని గుర్రమును 
తిని యుండునని నిష్టూరముగా పలికిరి. ఈ అపవాదు నుండి తప్పించుకొను 
టకై శ్రీకృష్ణుడు మరింత ప్రయత్నము ప్రారంభించెను. 


కొంత దూరము వెళ్ళగా అచట సింహపు కళేబరము కనబడెను. 
అచ్చట నుండి భల్లూకపు పాదముద్రలు కనబడెను. వాని ననుసరించి 
వెళ్ళి ఒక గుహలోనికి ప్రవేశించెను. అచ్చట యవ్వనమునందున్న ఒక 
యింతి ఊయలలో పరున్న బాలుని ఊపుచుండెను. ఊయలపై ఆటవస్తు 
వుగా శ్యమంతకమణి కట్టబడి ఉండెను. ఊయల ఊపుచున్న ఆ లలనయే 
జాంబవతి. ఆమె కృష్ణునిచూచి ఆయన సౌందర్యమునకు వశపడి, బహుశః 
ఆయన శ్యమంతకమణికై వచ్చెనని భావించి, గట్టిగా మాట్లాడినచో తన 
తండ్రి జాంబవంతుడు వచ్చి, శ్రీకృష్ణుకేమైనా ఆపద కల్పించునేమోనని 
భీతిచెంది, పాటపాడుచున్న దానివలె ఆ శ్యమంతకమణి వచ్చిన విధము 
నిట్లు చెప్పెను. 


శ్లో సింహః ప్రసేనమవధీః సింహో జాంబవతాహతః 
సుకుమారక మారోధీః తవ హ్యేష శ్యమంతకః 


తా. ప్రసేనుని వధించిన సింహమును జాంబవంతుడు వధించి, 
శ్యమంతకమణిని తెచ్చెను. ఓ సుకుమారుడా ! ఈ మణి నీకే ఏడవకుము. 


అంతలో లోపల నిద్రించుచున్న జాంబవంతుడు లేచి వచ్చి, శ్యమంతక 
మణి కొరకై శ్రీకృష్ణుడు వచ్చెనని శంకించి, ద్వంద యుద్దమునకు తలపదెను. 
ఆ కృష్ణుడే రామావతారకాలమున జాంబవంతునికి చిరంజీవిగా వర 
మిచ్చెను. ఆ కాలమున జాంబవంతునకు రాముని ఆలింగనమొనర్చుకొన 
వలెనని కోర్కె యుండెడిది. కాని కృష్ణుడు ఆ కోర్మెనిప్పుడు తీర్చుటకై, 
జాంబవంతునితో ఇరవైయొక్క (21) రోజులపాటు యుద్ధమొనర్చెను. క్రమ 
ముగా జాంబవంతుని బలము తగ్గి కృష్ణుడే రాముడని తెలిసికొని ఆయన 
పాదములపై పడి ప్రార్థించి శ్యమంతకమణిని, తన కుమార్తె అయిన 
జాంబవతిని శ్రీకృష్ణునికిచ్చి సాగనంపెను. 


ద్వారకానగర పౌరులకు ఈ సత్యము తెలిసి, శ్రీకృష్ణుడు శ్యమంతక 
మణిని సత్రాజిత్తునకిచ్చివేసెను. అప్పుడు సత్రాజిత్తు తన తప్పు తెలిసికొని 
శ్రీకృష్ణుని క్షమింపమని ప్రార్థించి, తన కన్యారత్నమైన సత్యభామను మణి 
రత్నమైన శ్యమంతకమణిని, గోపాలరత్నమైన శ్రీకృష్ణునకు సమర్పించెను. 
కృష్ణుడు భూదేవి అవతారమైన సత్యభామను (గ్రహించి శ్య్వమంతకమణిని 
సత్రాజిత్తునకే ఇచ్చివేసెను. 


ఈలోగా పాండవులు, కుంతీదేవి, లక్క ఇంటిలో కాలి మరణించినారని 
వార్త వచ్చెను. శ్రీకృష్ణునకు, వారు సజీవులై వున్నారని తెలిసినప్పటికీ, 
కుటుంబ పెద్ద అయిన ధృతరాష్టుని అనునించుట, లౌకికమర్యాదగా 
భావించి, హస్తినాపురమునకు వెళ్ళెను. యాదవుల యందే శత ధన్వుడు, 
కృతవర్మ, అక్రూరుడను ముగ్గురు ప్రముఖులుండెడివారు సత్యభామను 
శ్రీకృష్ణుకిచ్చి పరిణయము చేయుటకు పూర్వము, వీరు ముగ్గురు ఆమెను 
తమకిచ్చి వివాహము చేయమని సత్రాజిత్తునడిగిరి. వారిలో ఒకరికి సత్య 
భామనిత్తునని సత్రాజిత్తు వాగ్ధానమొనర్చెను. కాని అనుకోని పై పరిణామ 
ములలో సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహమొనర్చెను. దానిచే కక్ష 


పెంచుకొనిన ఈ ముగ్గురు, ఏకమై కృష్ణుడు లేని సమయమెరిగి, సత్రాజిత్తును 
సంహరించి శమంతకమణిని అపహరింపమని శతధన్వుని ప్రేరేపింపగా, 
అతడట్లే చేసి, ఆ మణిని అక్రూరినివద్ద వదలి పారిపోయెను. ఇది తెలిసి 
శ్రీకృష్ణుడు హస్తినాపురము నుండి వచ్చి, సత్యభామను ఓదార్చి శతధన్వుని 
సంహరించుటకై బలరామునితో కలసి, రధములో బయలుదేరెను. 
గుర్రముపై పారిపోవుచున్న శతధన్వుడు, అది అలసి పడిపోగా, దానిని 
వదలి పరుగిడుచుండెను. అంతట కృష్ణుడు బలరాముని రధమందుండమని, 
తాను దిగి శతధన్వుని వెంబడించి, పట్టి, ద్వందయుద్ధములో అతనిని 
సంహరించి ఒడలంతయు వెదుకగా, మణి దొరకదయ్యె అంతట కృష్ణుడు 
తిరిగి వచ్చి బలరామునకా విషయము తెలుపగా, అతడు, కృష్ణునితో, 
నీవు బాల్యమునుండియు చోరుడవు, ఇప్పుడు ఆ మణిని నేనడిగెదనని 
శంకించి, దానిని దాచివైచి నీవిట్లు చెప్పుచున్నావని శ్రీకృష్ణుని నిందించి, 
నీతో కలసి యుండనని, విదేహ రాజ్యమునకు వెడలిపోయెను. 


బాహ్య శౌచము లేక మణిని ధరించి ప్రసేనుడు మరణించెను. అంతః 
శౌచము లేక (శ్రీకృష్ణుని అనుమానించుటచే) సత్రాజిత్తు మరణించెను. 
పరమ భక్తుడైనప్పటికినీ, తాత్కాలికముగా భగవద్విరోధ భావము నొందిన 
అక్రూరుడు మనఃశ్శాంతికై తీర్థయాత్రచేయుచూ, కాశీపట్టణమును చేరెను. 
అచ్చటికి పోగానే మనఃశ్శాంతిని పొంది శ్యమంతకమణి వలన ప్రతిదినము 
వచ్చు బంగారమును దైవకార్యములకుపయోగించెను. అక్రూరుడు బాహ్యా 
భ్యంతర శౌచమును పొంది యుండుటచే అచ్చట అతివృష్టి, అనావృష్టి, 
రోగబాధలు లేక ప్రశాంతముగా నుండెను. 


ఇచ్చట శ్రీకృష్ణుడు బలరామునిచే నిందపడి ఒక్కడే తిరిగి ద్వారకా 
నగరమును చేరెను. ఈ మణి విషయమై తమ దండ్రులకు కీర్తి కలుగరాదని 
శ్రీకృష్ణుడు ఏదో మాయచేసెనని, జాంబవతి, సత్యభామలు అనుమానించిరి. 
శ్రీకృష్ణుడు ఈ అపనిందలకు కారణమేమాయని ఆలోచించుచుండగా, 
నారదుడేతెంచి భాద్రపద శుక్షచవితి నాటి రాత్రి ప్రసేనునితో అడవికి 
వెళ్ళినపుడు, చంద్రుని చూచుటయే కారణమని, తద్విశేషమును ఇట్లు 
చెప్పెను. 


శశివర్ణుడను పేరుగల మహాగణపతి, అన్ని లోకములలో విహరిం 
చుచూ ఒకనాడు చంద్రలోకమును చేరెను. బాహ్యమున వినాయకుడు 
మరగుజ్ఞు, లంబోదరుడూ ఐనప్పటికీ, హృదయమున మిక్కిలి కారుణ్య 
మూర్తి కానీ, చంద్రుడు పైకి అందగాడైనప్పటికీ, కవులచే వర్ణింపబడినప్పటికీ 
నడవడి యందు దోషములున్నవాడు అట్టి చంద్రుడు వినాయకుని చూచి 
వికటముగా నవ్వెను. అప్పుడు చంద్రుని అహంకారమును తగ్గించుటకై, 
వినాయకుడు, ఎవ్వరేని చంద్రుని చూచినచో అపనిందలు పొందెదరని 
శపించెను. దానిచే జనులెవ్వరూ చంద్రుని చూడరైరి. దానితో కుంగినవాడై 
చంద్రుడు తాను జన్మించిన క్షీరసాగరములోనికి వెళ్ళిపోయెను. 


చంద్రకాంతి లేమిచే ఓషధులు ఫలించుట మానెను. ప్రజలకు 
ఆహ్లాదము కరువాయెను. దీనిచే దయతలచి, దేవతలు, బుషులు, బ్రహ్మ 
గారివద్దకు పోయి, నివారణోపాయమునర్ధించిరి. అంతట (బ్రహ్మ భాద్రపద 
శుక్ల చవితినాడు SYSS మొనరింపవలెననీ, (పగటి ఉపవాసము) విఘ్నేశ్వ 
రుని పూజించి, మోదకములు (ఉండ్రాళ్ళు), పండ్లు, కుడుములు, ప్రత్యేకించి 
దోసపండు నివేదన మొనరింపవలెనని సూచించెను. అప్పుడు చంద్రుడు 
కూడా ఆ వ్రతమొనర్చి వినాయకుని అనుగ్రహమును పొందెను. అంతట 
వినాయకుడు, ఒక్కతన అవతారదినమైన భాద్రపద HY చవితినాటి రాత్రి 
తప్ప మిగిలిన రోజులలో చంద్రుని చూచిననూ ఎట్టి నిందలూ కలుగవని 
శాపావకాశమిచ్చెను. 


అంతట భాద్రపదశుక్ల చవితినాటి చంద్రదర్శనముచే తనకు కలిగిన 
నిందలను పోగొట్టుకొనుటకై నారదుని సలహా మేరకు శ్రీకృష్ణుడు వినాయక 
వ్రతమాచరించెను. వెంటనే వినాయకుడు ప్రత్యక్షమై శ్రీకృష్ణునికి వచ్చిన 
అపనిందలు తొలగిపోవునని మంగళవాక్కులు పలికెను. అంతట శ్రీకృష్ణుడు 
తాను సమర్ధతతో ఇంత కష్టపడితినిగాని, సామాన్యులకది ఎట్లు సాధ్యమగు 
ననీ, కాన లోకమంతటినీ అను గ్రహింపమని కోరెను. 


భాద్రపద HY చవితినాడు తనను పూజించి, శ్యమంతకోపాఖ్యానమును 
వినిన వారికి చంద్రుని చూచిననూ అపనిందలు కలుగవని వినాయకుడు 
వరమిచ్చెను. 


ద్వారకా నగరమునందు కలిగిన క్షామనివారణకు మహాభక్తుడైన 
అక్రూరుని రాక అవసరమని భావించి, శ్రీకృష్ణుడు అక్యూరునకు కబురు 
పంపెను. పరమ భక్తుడైన అక్రూరుడు ద్వారకా నగరమునకు వచ్చుటచే, 
అందరికీ శ్యమంతకమణి వృత్తాంతము తెలిసి శ్రీకృష్ణునిపై వచ్చిన 
అపనిందలు తొలగిపోయినవి. లోపల, బయట శౌచము కల అక్రూరునివద్ద 
శ్యమంతకమణి శుభపరంపరలిచ్చుచూ నుండెను. 


కావున ఈ ప్రత సమయమందు జాంబవతి ఊయల ఊపుచూ చెప్పిన 
శ్లోకము అందరూ తప్పక పఠింపవలెను. 


సుకుమారక మారోధీః అనగా ఆ సుకుమారుడు మనమే. తవః హ్యేషా 
శ్యమంతకః అనగా ఇప్పుడు గోపాలరత్నము, గణేశరత్నము కూడా మనవై 
వారి అనుగ్రహముచే ఎల్లరూ ఆయురారోగ్య ఐశ్వర్యములను పొందెదరు. 


“ మంగళం మహత్‌ ” 


వినాయక నముంగళాచరణము 


ఓ బొజ్జగణపయ్య నీ బంటు నేనయ్య 

ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు 

కమ్మనినేయుయు కడుముద్దపప్పును 

బొజ్జవిరగ గదినుచు పొరలుకొనుచు 
జయమంగళం నిత్య శుభమంగళం 


వెండి పళ్ళెములో వేయివేల ముత్యాలు 
కొండలుగ నీలములు కలయబోసి 
మెండుగను హారములు మెడనిండ వేసుకొని 
దండిగా నీకిత్తుఘనహారతి 
జయమంగళం నిత్య శుభమంగళం 


శ్రీ మూర్తి వ్యందునకు చిన్మయానందునకు 
భాసురోతునకు శాశతునకు 
సోమార్మనేత్రునకు సుందరాకారునకు 
కామరూపునకు శ్రీగణనాథునకు 

జయమంగళం నిత్య శుభమంగళం 


ఏకదంతమును ఎల్లగజవదనంబు 
బాగైన తొండంబు కడుపుగలుగు 
బోడైన మూషికము సొరదినెక్కాడుచు 
భవ్యముగ దేవగణపతికినిపుడు 
జయమంగళం నిత్య శుభమంగళం 


చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు 
తామర తంగేడు తరచుగాను 
పుష్పజాతూ దెచ్చి పూజింతు నేనిపుడు 
బహుబుద్ధీ గణపతికి బాగుగాను 
జయమంగళం నిత్య శుభమంగళం 


తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌ 
మెండుగ మోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌. 
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయె 
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్‌. 


తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్దటీ నందన నీకు మొక్కెదన్‌ 
ఫలితము సేయవయ్య నిని ప్రార్థన సేసెద నేకదంత నా 
వలపటి చేతి ఘంటమున వాక్కున నెపుడు బాయకుందడుమో 
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోక నాయకా! 


